సర్వహక్కులు : రచయితవి 


ప్రధమ ముద్రణ : 1995 - 2500 
ద్వితీయ ముద్రణ : 1998 - 3000 
తృతీయ ముద్రణ : 1998 - 6000 
చతుర్ధ ముద్రణ : 1998 - 2000 


రచయిత యితర గ్రంధములు : 
1... శ్రీ షిరిడీ సాయిబాబా జీవిత చరిత్ర 168 పేజిలు రూ. 15/- : 
2. TheLife Sketch of SRI ళు! SAI BABA (Pearls from Deep) 
_ Price:Rs Y- FF 


3... శ్రీ సాయి సత్యవ్రత కథలు (అముద్రితము] య 


AIX? 


1" గ్త్‌ 


"మూల్యం : నిష్ట - సబూరి. AV జం 





దాత : బాబా పాద పద్మములకు నమస్కరించి దాస భక్తుని సమర్పణ = 


ప్రాప్తి స్థానము : శ్రీ షిరిడీ సాయి భక్షసేవా నమాజ్‌ 
గుంటూరు జిల్లా 
కార్యాలయము, సాయిబాబా మందిరము, 
సాయినగర్‌, పొన్నూరు - 522 124, 


7 





' ముద్రణ 





బాలబాలికల ఉపయోగాళ్హము 
(పెద్దలు కూడా నిత్యము వఠించతగిన వున్తకము) | | 


అంకితము 


సమర్ధ సద్గురువు - మద్గురువు 
శ్రీ సాయిబాబా పాద కమలములకు 







' న పాదకమల సేవయు 
1 వన పాదార్చకుల తోడి నెయ్యమును నితాం | 
తామర భూతదయయును 

| తాపసనుందార! నాకు దయ సేయగదే! 


సాయిసివలో 


ఆలూరు గోపాలరావు 


సర్వహక్కులు : రచయితవి | 


ప్రధమ ముద్రణ : 1995 - 2500 
ద్వితీయ ముద్రణ : 1998 - 3000 
“తృతీయ ముద్రణ : 1998 - 6000 
చతుర్ధ ముద్రణ : 1998 - 2000 


రచయిత యితర గ్రంధములు : 
1... శ్రీ షిరిడీ సాయిబాబా జీవిత చరిత్ర 168 పేజిలు రూ. 15/- 
2. TheLife Sketch of SRI SHIRIDI SAI BABA (Pearls from Deep) 


: Price Rs 8/- 
న. నీ సాయి సత్యవ్రత కథలు (అముద్రితము) 





Mn 4 o ) 
మూల్యం నిష్ట. re. ౧ జ్‌ 
దాత : బాబా పాద పద్మములకు నమస్కరించి దాస భక్తుని సమర్పణ 


ప్రాప్తి స్థానము : శ్రీ షిరిడీ సాయి భక్షసేవా నమాజ్‌ 
గుంటూరు జీల్లా. 
కార్యాలయము, సాయిబాబా మందిరము, 
|. సాయినగర్‌ పాన్ఫూరు - - 522 124, 
య. వృజన ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ 
snl కోటేశ్వరరావు కాంప్లెక్స్‌, ona! - 522124. 





తాతసమందార! నాకు దయ సేయగదే! 


సాయిసవలో 


ఆలూరు గోపాలరావు 


మనలోమాట 


బాల్యదశ నుండియే బాల బాలికలలో నైతికమైన విలువలతో పాటు దైవభక్తిని 
గూడ కలిగించవలెనను సదుద్దేశముతో ఇంతకు మునుపు నేను రచించిన శ్రి సాయిబాబా 
చరిత్రలోని ముఖ్యమైన 108 అంశములను ఎన్నుకొని యీ చిజుపొత్తము రచించబడినది. 

సాయి తత్త్వములోని విశిష్టతను సంగ్రహముగా నైనను విద్యార్ధిని విద్యార్థులు 
తెలుసుకొనుటకై దేశమందలి సాయి సంస్థలన్నియు పోటి పరీక్షలు నిర్వహించిన నా 
కృషి సఫలము కాగలదని తలంతును. 

యీ వుస్తకము పెద్దలకుకూడ సాయినాధుని గురించి అవగాహన 
పెంచుకొనుటకు ఎంత యో ఉపయోగపడగలదు. నిత్యము పఠించదగిన పుస్తకము. 

నేను వ్రాసిన యీ చిన్న పుస్తకము యొక్క వ్రాతప్రతిని శాతవాహన చరిత్ర 
కృతిపతులు, భాషాప్రవిణ శ్రీ జొన్నలగడ్డ జానకిరామయ్య (ర్లిటెర్లు సీనియర్‌ తెలుగు 
వండిట్‌, పాన్ఫూరు) గారు పరిశీలించి పరిష్కరించుటయే కాక, ముద్రణ జరుగుచున్న 
సమయములో దోషములేమియు దొరలనీయక ్రూపు రీడరుగా కూడా పనిచేసి 
యున్నారు. వారు చేసిన వేలు మరువరానిది. వారికి ఇవే నాకృతజ్ఞతా 
పూర్వకనమస్సులు. 

పొన్నూరులో సాయి సంస్థ వ్యవస్థాపకులు శ్రీ వ. మహేంద్రనాథ్‌గారు (రిటైర్డు 
తహాళీలుదార్‌) వ్రాతప్రతిని చదివి, ఈ గ్రంథ రచనలో మీ కృషి అమోఘము, బాబాను 
గురించి తెలుసుకొన వలసినదంతయు ఇందులోనే ఉన్నది అని చెప్పిరి. వీరికి నా 
కృతజ్ఞతలు. 


ఇట్లు 
ఆలూరు గోపాలరావు) 
రచయిత చిరునామ: 
ఆలూరు గోపాలరావు) 


పంచాయితీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరు (రిటైరు) 
భావనగర్‌ కాలనీ, పొన్నూరు - 522 124 
గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌. 





శ షిరిడి సాయిబాబా 
జవత సంగ్రహము 










= స్‌ ఇ, “ల్‌ గ్త్‌ ణే 
' | య. rw r.. | | 
5: అ ॥ ఆ ల హ్‌ న న్‌ హి 0 ' 
4 శ్ర లై స Pe TY ( న. 
క్ష్‌ క ళో | కం శ్‌ తా ae wp 4 i B ప ర | . పటి. 


షరిడీ వమవోరాన్చలోని అహవుద్‌నగల్‌ జిల్లా కోవరుగాం 
తాలుకాలోనున్నది. 


బాబా. వచ్చిన మొదటి దినములలో షిరిడీ మట్టితో నిర్మించిన 80 
పూరి ఇండ్లుగల చిన్న గామము. నేడు గొప్ప గొప్ప భవనములతో 
గొప్ప పట్టణముగా మార్పు చెందినది. 


హైదరాబాదు నుండి రెలులో మన్మాడు వరకు వెళ్ళి యచట నుండి 
షిరిడీకి బస్సులో వెళ్ళవలెను. లేదా నెరుగా హైదరాబాదు నుండియే 
బస్సులో షిరిడీ చేరవచ్చును. 


1854వ సంవత్సరములో 16 సంవత్సరముల వయస్సులో మొదటి 
సారిగా బాబా షిరిడీ వచ్చినారు. 


బాబా షిరిడీ గ్రామమునకు ఉత్తరదిశలో నున్న వేపచెట్టు క్రింద 
కూర్చునెవారు. మూడు సంవత్సరముల తరువాత ఎవరికి చెప్పక 
షిరిడీ నుండి ఎచటికో వెళ్ళిరి. 


1858లో బెరంగాబాద్‌ జిల్లా ధూప్‌ ([గామము దగ్గరలో నున్న ఒక 
మామిడి చెట్టుకింద చాంద్‌ పాటీలు అనునతనికి ఒక ఫకీరుగా 
బాబా కనుపించిరి. 


చాంద్‌పాటీలు కోరికపై అతని బావమరిది కొడుకు పెండి వేడుకకు, 
ఆ పెండ్లి బండ్లలో బాబా రెండవసారి షిరిడీ వచ్చిరి. 


ఖండోబా మందిరము ముందు ఆగిన ఆ బండ్ల నుండి దిగినప్పుడు, 
ఎ పేరు లేని ఈ బాలుని దయచేయుము సాయి అని ఖండోబా 


మందిర పూజారి భక్త మహాల్సాపతి ఆహ్వానించిరి. 
3 


10. 


12. 


13. 


14. 


15; 


16. 


1r. 


18. 


19: 


భక్త మహాల్సాపతి సాయి అని పిలిచినప్పటి నుండి వారిని సాయి 
బాబా అని భక్తులు పిలుచుచుండిరి. షిరిడీలోనే యున్నందున 
షరిడీసాయి బాబాగా పిలువబడినారు. 


రెండవసారి 1858లో షిరిడీ వచ్చునప్పటికి బాబా వయస్సు 20 
నంవత్సరములని గుర్తించిరి. కనుక వారి వుట్టుక 1838 
అయియుండవచ్చు. 


1918లో బాబా దేహత్యాగము (చనిపోవుట) చేసినప్పటి వారి వయస్సు 
80 సంవత్సరములు (1838-1918). కాని బాబా తన వయస్సు 
లక్షల సంవత్సరములని చెప్పినందున వారి వయస్సు ఎవరు 
నిర్ణయించగలరు? 


షిరిడీ గామములో వారు నివసించినది 60సంవత్సరములు (అనగా 
1858 నుండి 1918 వరకు) 


బాబా యొక్క తల్లి దండ్రులను గుజించి గాని, బాబా పుట్టుకను 
గుజించి గాని తెలియదు. బాబా కూడా ఎవరికి చెప్పియుండలేదు. 
వారు స్వ్యయంభువులని అనుకోవాలి. 


బాబాకు వివాహము లేదు బ్రహ్మచారి కనుక వారికి పిల్లలు, 
కుటుంబము లేదు. సాయి కారణజన్ములు. 


బాబాది ఏ కులమో, ఏ మతమో ఎవరికిని తెలియదు. మానవులంతా 
ఒక్కటే అనునదియే వారి మతముకదా! 


బాబా షిరిడీలో పాడుపడిన మసీదులో నివసించిరి. ఈ మసీదును 
ద్వారకామాయి అని పిలిచెడివారు. 


బాబా ఈ మసీదులో ఎల్లప్పుడు వెలుగు ధుని ని (అగ్నిని) ఎర్పరచిరి. 
ఇప్పటికి ఆ ధుని వెలుగుచునే యున్నది. 


బాబా 1890 వజకు కాలికి గజ్జెలు కట్టి తకియా (రచ్చ) అనుచోట 

ఇతర సాధువులతో కలసి పాటలు పాడుచు నాట్యము చేసేవారు. 

సాయి లంగోటి కట్టుకొని, పొడవైన చొక్కా తొడిగికొని, నెత్తిపై గుడ్డను 

జడవలె ఎడమ చెవిపై నుండి వెనుకకు వైలాడునట్లు వేసుకొనేవారు. 
: 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


30. 


మొదటలో కాశీరాం అనే దర్జీ కుట్టి ఇచ్చిన ఆకుపచ్చ జుబ్బా, టోపి 
తప్ప బాబా ఎల్లప్పుడు తెల్లని వస్తములే ధరించినారు. 


సాయిబాబా అందముగా, బంగారు రంగులో నుండేవారు. వారి కళ్ళు 
చీకటిలో మెరిసేవి. నవ్వుమధురంగా నుండేది. ఆజాను బాహువు, 
5 1/2 అడుగుల ఎత్తు ఉండేవారు. 


బాబా మసీదులో ఈశాన్య దిశయందు గోనెపట్టాపై కూర్చొనేవారు. 
పగలు నిదురపోయేవారు కాదు. సోమరిగా నుండుటకు ఇష్టపడరు. 
మితభాషి. అడిగినప్పుడు మాత్రమే సమాధానము చెప్పేవారు. 


పిల్లలతో వినోదముగా మాట్లాడేవారు. ఎత్తుకొని ముద్దు చేసేవారు. 
పిల్లలను కొట్టనిచ్చెవారు కాదు. 


బాబా దగ్గర ఉన్న వస్తువులు: 1) చిలుము గొట్టము, 2 పాగాకు, 3) 
తంబిరేకులు డొక్కు (రేకుడబ్బా), 4) పాడవుబొక్ళా, 5) తలగుడ్డ, 
6) నటకా మాత్రమే. 


బాబా ఎల్లప్పుడూ అల్లా అచ్చాకరేగా (అనగా భగవంతుడు మేలు 
చేసాడు) అని పలికేవారు. 


బాబా షిరిడీ వచ్చిన వెొందటలో మూడు నంవత్పరములు 
బంతిగన్నేరు, నిత్య మల్లె మొక్కలు పెట్టి వాటికి వామన్‌ తాత్యా 
యిచ్చిన పచ్చికుండలతో స్వయముగా బావి నుండి నీరు తోడి పోసి 
అంచినారు. 


బాబా షిరిడీ వచ్చిన మొదటి రోజులలో బాయజాబాయి అనే 
భక్తురాలు రొట్టె-కూర చేసి గంపలో నెత్తిన పెట్టుకొని బాబాను వెదకి 
తినిపించెది. 


బాబా తాను జీవించినన్నాళ్ళు ఐదు ఇండ్లలో భిక్షచేసి, ఆ భిక్షాన్నమునే 


 భుజించినారు. మొదటిగా అమీన్‌భాయి అనే ముస్లిమ్‌ భక్తుడు 


బాబాకు భిక్ష పట్టనాడు. 


మద్యాహ్నము గం.12-00లకు ఒక చేతిలో తంబిరేకుల డొక్కు, 
రెండవచేతిలో గుడ్డజోలె పట్టుకుని బాబా భిక్షకు వెళ్ళెవారు. భిక్షకుని 
వలె అక్కా! రొట్టెముక్క పట్టు అని దానిని అందుకొనుటకు 
చేయిచాచేవారు. 


బాబా ప్రతి దినము 1) నఖారాం షిల్సే, 2) నందు మార్వాడీ, 3) 
3 


31. 


33. 


34. 


35. 


36. 


3/7. 


33. 


39. 


గణనతిరావు కోతేసాటీలు, 4బయాజీమామి, 5)వామన్‌ గోండ్కల్‌ 
అను వారి ఐదు ఇండ్లలో భిక్ష చెసేవారు. 


బాబా భిక్షలో వచ్చిన పదార్ధము లన్నింటిని ఒక మట్టి పాతలో పోసి 
కలిపెవారు. కుక్కలు, పిల్లులు, కాకులు తినుచున్నను వాటిని తోలక 
వాటితో కలసి బాబా కూడా తినేవారు. 


బాబా బీదలకు స్వయముగా వండి పెట్టేవారు. ఆ పదార్థములు 
ఉడుకు నప్పుడు ఆ పాత్రలలో తన చేయి తెడ్డువలె పెట్టి యుడికినది 
లేనిది చూచేవారు. కాని వారి చేయి కాలేది కాదు. 


1908 నుండి ఉదయం గం.5-15లకు, మధ్యాహ్నము గం.12లకు 
సాయంత్రము గం.6-15 లకు, రాత్రి గం. 10 లకు బాబా వద్ద 
వోరతులు ఇచ్చేవారు. ఇవ్వడం ఈ హారతులన్ని నమాది 


మందిరములో ఇచ్చుచున్నారు. హారతులలో పాల్లోనుటకు భక్తులు 


యిష్టపడతారు. 


మధ్యాహ్న హారతి అయిన తరువాత బాబా మసీదు బయటకు వచ్చి 
రోడ్డు ప్రక్క గోడకు అనుకొని భక్తులకు ఊది నోసటన పెట్టి చేతులలో 
పోసేవారు. 


అన్నా! మధ్యాహ్న భోజనమునకు పొమ్ము బాబా బసకు పో, బాపూ! 
బోజనము చెయుము అని (వ్రతిబక్క్తుని ఆప్యాయతతో 
పలుకరించేవారు. 


భక్తుల వద్ద బాబా దక్షిణగా ధనము తీసికొనేవారు. ఆ సాయంత్రమె 
ఆ ధనమంతయు బీదలకు పంచేవారు. 


సాయి తత్వములో మొదటిది సర్వమత సమైక్యత. అన్ని మతముల 
వారిని కలసి మెలసి జీవించుమని బాబా చెప్పేవారు మసీదులో 
సహపంక్తి భోజనము పెట్టైవారు. 


వుసీదులో శ్రీరామనవమి రోజున పాందువుల వండుగైన 
శ్రీరామనవమి, మహమ్మదీయుల చందనోత్సవము ఒకే రోజున 
జరిపెవారు. రెండు మతములవారు ఇందులో కలసి మెలసి 
పాల్గొనేవారు. 


మతములను మార్చుకొనుటకు బాబా ఇష్టపడలేదు. మతము 
మార్చుకొన్న ఒక భక్తునినీ అబ్బను (తండ్రిని) మార్చుకొంటావా అని 
బాబా మందలించారు. 


6 


40. 


41. 


42. 


43. 


44. 


45. 


46. 


47. 


48. 


49. 


సాయి తత్త్వములో రెండవది రోగులకు సేవ చేయుట. కుష్టురోగియైన 
బాగోజీకి సేవ చేసిరి.తాను చేయుచూ, భక్తులను కూడా సేవ 
చేయుమని చెప్పిరి. సేవయే సాయి భక్తుల కర్తవ్యము. 


బాబా మొదటి దినములలో రోగులకు మందులిచ్చి తగ్గించిరి. 
తరువాత దునిలోని ఊది ఇచ్చి నయుము చేనిరి. వారు 
ఆశీర్వదించుటతోనే అన్ని రోగములు తగ్గెడివి. 


ఇప్పుడు కూడా సాయిబాబా భక్తులు విశ్వాసముతో షిరిడీ ధుని లోని 


విభూతి నొసటన పెట్టుకొని, నోటిలో వేసుకొనుట వలన అన్ని 


వ్యాధులు తగ్గుచున్నవి. యూ ఊది ద్వారా శాశ్వత న 


అందించిరి. 


సాయి తత్వములో మూడవది బీదల సేవ. బీదలకు, అనాధలకు 
అన్నదానము చేసేవారు. తిండిలేని వారికి అన్నము , గుడ్డలు లేని 
వారికి వస్త్రములు యిచ్చేవారనినచో బాబాకు మిక్కిలి పీతి. 


మానవ సేవయే మాధవ సేవ యని భక్తులకు తెలుపుటకై తాను 
మానవ సేవచేసి, తన భక్తులచే ఇప్పుడును చెయించుచున్నారు. 


సాయి తత్త్వములో నాల్గవది సర్వజీవ, జంతు, పశు, పక్ష్యాదుల 
యందు దయ గలిగి యుండుట (దినినే భూతదయ యందురు). 
ఆకలిగొన్న ఒక కుక్కకు ఆహారముగా రొట్టె పె పెట్టినప్పుడు అది తన 


ఆకలి తీరినట్లేనని బాబా లక్ష్మీబాయి షిండేతో, ఆత్మారాముని భార్యతో 
చెప్పిరి. సర్వజీవులలో తనను దర్శించమని చెప్పిరి. 


శ్యామకర్ణ అనే గుజ్జమును కొట్టిన దెబ్బలు తన శరీరము మిద చూపి, 
ప్రాణముగల ఏ జీవిని హింసించినను తనను హింసించినబ్లేనని, 
కనుక ఎ జీవిని హింసించవలదని చెప్పిరి. 


బాబా తత్త్వములో ఐదవది దుష్టులను సహితము ద్వేషించక 
సన్మార్గులను చేయుట. ఎందటో దుష్టత్వము గలవారు సాయి 
అనుగ్రహము వలన సన్మార్గులగు చున్నారు. 


ఎవరిని నిందించరాదనియు బోధించిరి. ఒక భుక్తుడు మతియొక 
భక్తుని, అతడు లేనప్పుడు హినముగా తిట్టినాడు. బాబా ఆ తిట్టిన 
భక్తునకు ఒక పందిని చూపి ఆ వంది కనువు ఎంత రుచిగా 
తినుచున్నదో, నీ సోదరునే నీవు తిట్టుట, నీ న్వభావమట్టిది. అని 
మందలించిరి. 

- 


50. 


61. 


52. 


53. 


54. 


55. 


56. 


5/. 


568. 


59. 


అవాంకారము, కోవము, ద్వేషము, ఈర్ష్య మున్నగంనవి 
మానుకొనుమని బాబా చెప్పిరి. కనుక బాల బాలికలు ఆందటు 
తగవులాడుకొనక పై దుర్గుణములను ఏడిచి పట్ట కలసి మెలసి 
యుండవలెను. 


ఎవరు కాని, ఎట్టి జంతువు కాని, నీ వద్దకు వచ్చినచో తరిమివేయవద్దు. 
దాహము గొన్న వారికి నీరు, ఆకలి గొన్న వారికి అన్నము, 
దిగంబరులకు వస్త్రము ఇచ్చిన భగవంతుడు ప్రతి చెందునని బాబా 
చెప్ప్బరి. 

ఎప్పుడును సత్యమునే పలుకుమని బాబా చెప్పిరి. ఈ మసీదులో 
కూర్చొని నేనెప్పుడు అసత్యము పలుకను అని బాబా అనిరి, 


ఇచ్చిన మాటను తప్పవద్దనియు, విశ్వాసము-ఓర్పుతో నున్నచో నేను 
నివెంటనే యుంటానని బాబా చెప్పిరి. 


నీవు ఎది చేనీనా వూర్తిగా చేయుము. లేదా చేయుటకు 
ఒప్పుకొనకుము అని సాయిబాబా హితవు చెప్పిరి. 


వాదించవద్దు, ఎక్కువగా మాట్లాడకు. భగవంతుడు పుట్టించిన 


పద్ధతిలోనే యుండుటకు ప్రయత్నించుము. అనియు బాబా 


చెప్పినారు. 
భగవంతుడు ఇచ్చేది పోదు. మానవుడిచ్చేది నిలువదు. సధ్గంధాలు 
చదువుము. దేవుని నామముచ్చరించుము. అని అన్నారు. 


రుచులను కోరవద్దు, వనిచేయుము. పోటీలు కీచులాటలు 
మానినయెడల భగవంతుడు కాపాడును. అని బాబా వలికిరి. 
శ్యామాచేవిష్ణు సహగ్రనామము, మరి కొందటిచే భాగవతము 
చదివించిరి. 


బాంద్రానివాసి బాబా తెండూల్కర్‌ అనే వైద్య విద్యార్ధి పరీక్షలో 
కృతార్గుడు కాలెడని జ్యోతిషులు చెప్పినను బాబా ఆశీస్సులతో అతడు 
వెద్యపరీక్షలో కృతార్సడైనాడు. 


షెవడే అనే విద్యార్ధి సరిగా చదవలేదని, పరీక్షలో కృతార్చడుకాలేడని 


_ తోటి మిత్రులైన సపత్నేకరు మొదలగువారు అనగా, నాకు బాబా 


కృపయున్నదని, కృతార్భడనగుదునని, షేవడే చెప్పెను. అతడు 
చెప్పినట్లె బాబాపై విశ్వాసముతో చదివి పరీక్షలో కృతార్భడైనాడు. 
ర 


60. 


61. 


62. 


63. 


64. 


65. 


66. 


67. 


68. 


బాబా దేహత్యాగము తరువాత వేదవ్యాస్‌ అనే బాబా భక్తుడు 
ఐ.ఎ.యస్‌. పరిక్ష ప్యాసయి ఉద్యోగము లభించు వజకు బాబా 
అనుగ్రహమును పొందిరి. ఏరు ఇప్పుడు హైదరాబాదులోనున్నారు. 


ఇప్పుడు కూడా ఎందరో విద్యార్దులు సాయిబాబా చెప్పిన పద్దతుల 
నవాచరించుచు, చరిత పారాయణ చేయుచూ వరీక్షలలో 
కృతార్ణులగుట జరుగుచున్నది. 


అన్ని దేవతా స్వరూపములు నేనేనని తెలుపుచూ, బాబా భక్తుల 
కోరికల  [వకారవయము ఆయాదేవతా రూవములలో 
దర్శనమిచ్చుచున్నారు. 


భక్తుల కోరికననుసరించి రాముడుగా,మారుతిగా, వి ఘ్పేళ్వురుడుగా, 


వండరినాధుడుగా, దత్తాత్రేయుడు గా దర్శనమిచ్చిరి. భక్తులకు వారి 
సద్గురు రూపములుగా కూడ దర్శనమిచ్చిరి. 


ఎంత దూరములో నున్నను భక్తులు ఆపదలో నుండి ఆర్తితో సాయి 
అని పిలిచిన వెంటనే బాబా షిరిడీలోనే యుండి ఆ భక్తులకు 
దర్శనమిచ్చి కాపాడుచున్నారు. 


సముద్ర మధ్యలో నౌక మునిగిపొవునప్పుడు అ నౌకాధికారి సాయి 
అని మనస్పూర్తిగా పిలిచిన వెంటనే బాబా అచ్చట దర్శనమిచ్చి నౌకతో 
వాటు. ఆ నౌకాధికారిని రక్షించిరి. 


1908లో గురుపూర్ణిమ (ఆషాడ పూర్ణిమ) రోజున కృష్ణాజీ నూల్కరను 
గురు పూజోత్సవము జరుపుకొనుమని బాబా చెప్పిరి. ఇది ఒక్కటె 
బాబా న్వయముగా జరువుకొనువుని చెప్పిన ఉత్సవము. 
మంత్రోపదేశములు చేయుట వారి విధానము కాదు. 


బాబా సద్దురువుగా భక్తులను అనుగ్రహించి, వారిని సన్మార్లులను 
చేసి సుఖశాంతులు ప్రసాదించుచున్నారు. ఎవరిని కూడా ప్రత్యేకముగా 
తన శిష్యుడని పేర్కొనలేదు. ఇప్పుడును వారే నద్గురువుగా 
అనుగ్రహించు విశిష్టమైన మార్గము వారిది. ఇది స్వానుభవములోని 
విషయము. 


బాబాలీలలు అదూూతములు. 1858లో చాంద్‌ పాటీలుకు 
తప్పిపోయిన వాని గుఖజ్జవుజాడ చెప్పినారు. చాంద్‌ పాటిలు 
చూచుచుండగనే బాబా భూమిలో సటకా గుచ్చగా నిరును, ఆ 
సటకాను నేలపై కొట్టగా నిప్పును వచ్చినవి. 

9 


69. 


70. 


71. 


72. 


గర. 


74. 


75. 


76. 


గ. 


షిరిడీలోని వ్యాపారులు నూనె ఈయక నిరాకరించగా నిటితోనే 
దీపములు వెలిగించిరి. ఎదురుగా నున్న ధునిలో చేయి పెట్టి ఎంతో 
దూరములో కొలిమిలో పడు భక్తుని బిడ్డను రక్షించిరి. వారిలిలలు 
అన్నియు పంచ భూతములను శాసించుటతో చూపిరి. 


దాసగణు అనే భక్తుడు గంగా-యమునలు కలియు ప్రయాగలో 
స్నానము చేయవలెనని తలచగా బాబా తన కాలి బొటనవ్రైళ్ళ 
నుండియే గంగా యమునా జలములను ప్రవహింపజేసిరి. 


గాలి-వానలకు భక్తులు భయపడి బాబావద్దకు వచ్చి మొజిపెట్టుకొనగా 
బాబా మసీదు బయటకు వచ్చి ఆగు-ఆగు అని శాసించగానే 
మేఘములు చెల్లాచెదరైనవి. వర్షము ఆగినది. 


ధునిలో మంటలు పెద్దవి కాగా భక్తులు భయపడిరి. అది చూచి 
బాబా తగ్గు-తగ్గు అని సటకాతో దగ్గరనున్న స్తంభము పై కొట్టగానే 
మంటలు తగ్గినవి. 


నాలుగు మూరల పొడవు, జానెడు వెడల్పు గల కజ్జబల్లను చినిగిన 
గుడ్డ పీలికలతో మసీదు దూలమునకు ఎత్తుగా కట్టి దానిపై బాబా 
వడుకొనేవారు. వారెట్టు దానిపై వరుండినది ఎవరు 
గహించలేకపోయిరి. 


జంతువులు మాటాడు బాష కూడా బాబాకు తెలుసు. ఒక బల్లి కిచ 
కిచ మనుచుండగా, అది తన చెల్లెలు బెరంగాబాదు నుండి 
వచ్చుచున్నదని తెలిసి ఆనందించుచున్నదని బాబా చెప్పిరి. బాబా 
చెప్పినట్లుగానే ఒక గుజ్జపు రౌతు జెరంగాబాదు నుండి రాగా అతని 
సంచి నుండి ఒక బల్లి దూకి అక్కయెన బల్లి వద్దకు వచ్చినది. 


గత జన్మలలో మానవులైనవారు, వారు చేసిన పాపముల వలన 
పాము-కప్పగా జన్మింపగా, గత జన్మలో రక్షించెదనని బాబా చెప్పిన 
ప్రకారము ఈ జన్మలో పాము నుండి కప్పను రక్షించిరి. 


గత జన్మలో ఇద్దరు సోదరులు తనతో వుండి వారు పాప కర్మల 
వలన మెకలుగా పుట్టిరి. ఆ మేకలు బాబా ముందుగా వెళ్ళుచుండగా 
బాబా వారిని గుర్తుపట్టి తన ప్రక్కనున్న శ్యామాతో చెప్పిరి. 


బాబా మాటలను జవదాటరాదు. బాబా అనుమతి టేనిదే ఎవరును 
మసీదు మెట్లు ఎక్కలేరు. బాబా వెళ్ళుమన్న తరువాత ఎవరును 
అచటనుండుటకు విలులేదు. 


10 


78. 


79. 


80. 


81. 


82. 


83. 


84. 


85. 


86. 


బాబాను భక్తులు కోరికలతో ఆశయిసారు. బాబా వారి కోరికలు 
తీర్చి వారిని వుంచివారినిగా చేస్తారు. తరువాత భక్తులు 
కోరకపోయినను వారి వారి అవసరములను, మేలును బాబాయే 
నెరవేర్సెదరు. 


బాబాకు ధౌతియోగము, ఖండ యోగము తెలియును. వాటిని 
వారాచరించిరి. 72 గంటలు శ్వాస విడచి సమాధి పొంది మజల 
(ప్రాణము వచ్చి చైతన్యము పొందిరి. 


బాబా వద్ద ఒక ఇటుకరాయి ఉండెడిది. దానిని బాబా తల క్రంద 


_ పెట్టుకొనెడివారు. ఒక రోజు మసిదు శుభము చేయు మాధవ ఫసై 


అను భక్తుని చేతి నుండి ఆ రాయి జారి క్రిందపడి విరిగినది. అప్పుడు 
బాబా నమయమాసన్నమైనదని అనిరి. తరువాత కొద్దిరోజులకే బాబా 
దేహత్యాగము చేసిరి. 


1918వ సం॥ము అక్టోబరు 15వ తేది మంగళవారము మధ్యాహ్నము 
గం.2-30లకు దశమివెళ్ళగా ఎకాదశి గడియలలో మసీదులో తన 


గద్దెపై కూర్చొని ఉండి పక్కనే యున్న బయ్యాజీ పాటిల్‌ శరీరముపై 


ఒటిగి బాబా తుదిశ్వాసను విడచిరి. 


బాయిజా బాయిమొదటలో తనకు భోజనము పెట్టి చేసిన సేవకు 
గుర్తింపుగా ఆమె కుమారుడైన తాత్యా కోతేపాటీలుకు జబ్బు చేసి 
మరణమునకు సిద్దముగానుండగా అతనికి బదులుగా బాబాయే 
దెహత్యాగముచేసి తాత్యాను రక్షించిరి. 


తనకు, నివసించు ఈ మసీదు బాగుగా లేదనియు, బూటీవాడకు 
నన్ను తీనుకొని వెళ్ళినబో నచట బాగుండునని చివరిసారిగా బాబా 
చె ప్పెచూ తుదిశ్వాసను వదిలినారు. వారు చెప్పినట్టుగా వారి భౌతిక 
దేహమును షిరిడీ వీధులలో ఊరేగించిన పిమ్మట బూటీ 
మందిరములో నమాధి చేనీరి. 


రాధాకృష్ణమాయి అనే భక్తురాలి కృషి (పరణలతో షిరిడీలో సాయిబాబా 
సంస్థానము ఎర్చడినది. 

బాబా జీవిత చరితను గోవింద రఘునాధ్‌ వురఫ్‌ అన్నాసాహెబ్‌ 
దబోల్కర్‌ (హేమాడ్‌ పంతు) మరాఠి భాషలో ప్రప్రథమముగా బాబా 
శుభాశీస్సులతో 53 అధ్యాయములుగా వ్రాసిరి. 

ఆ బాబా జీవిత చరిత్రను ఆంగ్రములో నాగేష్‌వాసుదెవ్‌ గునాజి, 
ఆంధ్రమున శ్రీ ప్రత్తి నారాయణరావుగారు రచించిరి. 


11 


రి /. 


88. 


89. 


90. 


ల్‌ 


Sz: 


93. 


94, 


సాయిబాబా జీవిచ చరితను ఇప్పుడు సాయి భక్తులు నిత్యము 
చదువుచున్నారు. ఆ విధముగా చదువు (పారాయణచేయు) భక్తుల 
కష్టములను బాబా తొలగించుచున్నారు. కోర్కెలు తీర్చు చున్నారు. 


తన చుట్టు భక్తులు కూర్చొని యుండగా బాబా చిన్నచిన్న నితి కథలను 
ఆ భక్తులకు చెప్పి బోధ చేసి వారి కష్టములు తొలగించుటకు దారి 
చూపిరి. ఉపన్యాన విధానములు కాక నత్సంగ విధానమును 
ఆఅచరించిరి. 


షిరిడీలో చూడవలపినవి : 1ఖండోబా దేవుని మందిరము, 2) 
మారుతీ ఆలయము, 3)ద్వారకామాయి, 4) చావడి, 5) 
గురుస్థానము, 6) లేండీతోట, 7) నమాధి మందిరము, 8) 
లక్ష్మీమందిరము, 9) శివ, శని, విఘేశ్వర అలయములు, 10) శ్రీమతి 
లక్ష్మీబాయి షిండే, శ్రీ భక్తమవోల్చావతి, ఉద్దవరావుదేళ 
పాండేగృ్గహములు. 


బాబా వాడిన తిరుగలి, స్నానము చేసిన బండ, వంట చెసిన పొయ్యి 
తులసికోట మొదలగు వస్తువులు ద్వారకామాయిలోనున్నవి. ఇచట 
భక్తులు ధ్యాన-పారాయణలు చెయచుందురు. 


చావడిలో బాబా వాడిన కొయ్య కుర్చీ, బాబా దేహాత్యగము చేసిన 
తరువాత వారి దెహమును ఉంచి స్నానము చేయించిన బల్ల, చకాల 
కుర్చీ వెనుక భాగములోని ఒక గదిలో ఉన్నవి. రెండవ గదిలో బాబా 
ఫోటోలున్నవి. ఈ రెండవ భాగములోనికి (స్రలు వెళ్ళరాదు. 


ది.10-12-1910 నుండి బాబా ఒక రోజు మసీదులోను, ఒకరోజు 
చావడిలోను వడుకొనేవారు. చావడిలో వడుకొనే రోజున. 
మేళతాళములు, దీవిటీలు, పల్లకి, రధము, భజన నాట్యములతో 
ఊరేగింపుగా వెళ్ళేవారు. 


ఇప్పుడు కూడ షిరిడీలో ప్రతి గురువారము రాత్రి చావడి ఉత్సవము 
వైభవముగా జరుగుచున్నది. షిరిడీ వెళ్ళు భక్తులు హారతులు మటియు 


ఈ చావడి ఉత్సవములో పాల్గొనుటకు ఉత్సాహము చూపుదురు. 


1912వ సం॥ శ్రావణ పూర్ణిమనాడు గురుస్థానములో వెపచెట్సు క్రింద 
బాబాచే స్పృశింపడిన బాబా పాదుకలను (పతిష్టించిరి. శుభములు 
కలుగునని ఇచట భక్తులు దీపములు పెట్టి, ధూపము (సాం బాణి 


పొగ) వేయుదురు. ఇది తన గురుస్థానమని బాబా చెప్పిరి. 
12 


9౦. 


96. 


97. 


98. 


99. 


100. 


101. 


103. 


104. 


బాబా లేండీ తోటకు ఉదయము, సాయం తము వేళ్ళేవారు. అచట 
1890లో ఒక గుంటలో నంద దీపనును వెలిగించిరి. దీనిని 1936లో 
ఇటుకరాతితో కట్టిన నసృంభము పైకి మార్చిరి. అది ఇప్పటికి 
వెలుగుచునేయున్నది. దీనికి ప్రదక్షణలు చేయుదురు. 


సమాధి మందిరములో తాలిమ్‌ అనే శిల్సి చెక్కిన బాబా పాలరాతి 
నిలువెత్తు (కాలుపై కాలు వేసుకొని కూర్చున్న) విగ్రహము 1956లో సమాధి 
వెనుక ప్రతిష్టించబడినది. 


ఈ బాబా విగ్రహము జీవకళతో తొణికిసలాడుచుండును. బహ్మవర్చస్సుతో 
వెలుగొందుచుండును. కరుణారసము జాలువారునట్లు మనకు స్ఫురించును. 


దామ్యా అనే భక్తునితో నాకు మరణము లేదు అని బాబా చెప్పిరి. కనుకనే 
బాబా దేహమునువదలినను, విశ్వాసము గల భక్తులకు ఇప్పుడునూ బాబా 
సశరీర దర్శనమిచ్చుచునే యున్నారు. 


వేను దేహత్యాగమును చేసిన తరువాత కూడ ఎక్కడైనను, ఎప్పుడైనను నా 
గురించి తలచినచో నేను అక్కడే యుందును అని బాబా చెప్పిరి. 


బాబా అభయ ప్రధానమిచ్చినట్లె శ్రీ బాపట్ల హనుమంతరావుగారు అను భక్తుని, 
చినగంజాము వద్ద రైలు పట్టాలపై నుండి ప్రక్కకులాగి రెలు క్రింద పడకుండా 
రక్షించిరి. 


1935 నవంబరు 20వ తేదీన న్యాయవాదియైన శ్రీ వేమూరి వెంకటెశ్వర్దుగారు 
తెనాలిలో రైల్వేస్టేషనుకు గుజ్జపుబండిలో వెళ్ళుచుండగా, ఆ బండి కాల్వలో 
పడు సమయమున బాబా వెనుక నుండి పరిగెత్తుకొని కేకలు వేయుచు బండిని 
ఆపి రక్షించిరి. 


మాతాజీ కృష్ణ బయ భర్త శేషగిరిరావు గారికి బాబా మాతాజీ కృష్ణ బయ రూపమున 
దర్శనమిచ్చి, కమ్మని టి అందించి, తాను ఎ రూపములోనైన ఇప్పుడును 
రాగలనను లీల చూపిరి. 


సద్గురువులకు సాయి సామాట్‌ వంటివారని, సాయి బాబాను సేవించుట 
భగవంతుని సేవించుటయే నని మోహర్‌బాబా అన్నారు. 


పూలమ్మగా ప్రసిద్ది చెందిన సాయి భక్తురాలు మాతృశ్రి చుండూరు 
కామేశ్వరమ్మగారు మవోవిమ్హవైన సాయిబాబా మనకు అండగా ఉన్ఫాడు ఇక 
నీవు మం తాలు కాని, తాయెత్తులు కాని, ఎవరిని ఆశ్రయించుటకాని చేయవద్దు 
అని ది.20-7-93న ఈ రచయితతో చెప్పిరి. 


13 


105. 


106. 


107. 


108. 


నాపై దృష్టిని నిలుపు. నన్ను సంపూర్ణముగా నమ్ము అప్పుడు నేను నీ బాధ్యత 
వహించుదును. అని బాబా అభయ ప్రధానమిచ్చిరి. 


సాయి-సాయి అని తలచుచూ, నా ఆకారమునే గుర్తుంచుకొని నా లిలలు 
మననము చేసినచో నీవు ఎక్కడనున్నా నిన్ను కాపాడుచు ఉంటాను అని 
బాబా అన్నారు. ఇప్పుడు పాటించుచున్నారు. 


సాయిబాబా ఇప్పుడును దర్శనమిచ్చుచూ కాపాడుచున్నారు. కనుక పెద్దలేకాదు, 
బాలబాలికలారా! మీరు కూడ సాయిబాబాను నమ్మినచో మీకును బాబా మేలు 
చేసి, విద్యాబుద్ధులు కలిగించి ము అభివృద్ధిని ఎప్పటికప్పుడు చూచుచుందురు. 


తల్లిదండ్రులను, గురువులను గౌరవించి, తోటివారితో తగవులు పెట్టకొనక, 
కలసి మెలసి ఆప్యాయతతో ఉంటూ, శ్రద్దగా చదువుకొని బుద్ధిమంతులై ప్రతి 
దినము ఈ పుస్తకమును, ఇందలి ఏకాదశ సూత్రములను చదువుచూ బాబా 


కృపకు పాత్రులుకండి. 


ఓం సాయి శ్రీ సాయి - జయ జయ సాయి 


బుదాణుంబవ్నక్షర్ప్పా మూలాథి అణ 

సుధాణాఐణం తక్త మప్వ పైయుంతం 

తరుం కల్ప పృక్షాధికం నాధయంతం 
ఇయియమూాశ్వరం ఇద్దురుం సాయినాథం ॥ 





హారతి : 
స్వామి సాయినాథాయ - షిరిడి క్షత్రవాసాయ 
మామ కాభీష్టదాయ మహిత మంగళమ్‌ ॥ స్వామి॥ 
లోకనాథాయ - భక్తలోక సంరక్షకాయ 
నాగలోక స్తుత్యాయ - నవ్య మంగళము ॥స్వామి॥ 
భక్త బృందవందితాయ - బ్రహ్మస్వరూపాయ 
ముక్తిమార్గబోధకాయ - పూజ్యమంగళమ్‌ ॥స్వామి॥ 
సత్యతత్త్వ బోధకాయ - సాధువేషాయతే 
నిత్యమంగళ దాయకాయ - నిత్యమంగళమ ॥స్వామి॥ 
ఈ హారతి గేయమును కంఠస్థము చేసి, సత్సంగ హారతి 


సమయ మందు సాయి భక్తులుగానము చేయవలెను. 


ఊదిధారణు 


పరమం పవిత్రం బాబావిభూతిం 
పరమం విచిత్రమం లిలా విభూతిం 
పరమార్ధ యిష్టార్ధ మోక్షప్రదాతం 
బాబా విభూతిం ఇదమాశశయామి 
సాయిబాబా విభూతిం ఇదమాగశ్రయామి. 


ఈ శ్లోకమును కంఠస్థము చేసి సత్సంగములో పాల్లోను సమయమున 
ముమ్మారును, మజియు ఉదయము, సాయంకాలము ఊదిధారణ 
చేయునపుడు ఒక్కొక్కొసారి పరించవలెను. 


15 


ఓం శ్రీ సాయిరాం - గురుదవదత్త 


సాయినాథుని ఏకాదశ సూత్రములు 
షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము 
ఆర్తులైన నేమి, నిరుపేదలైన నేమి ద్వారకామాయి | 
ప్రవేశించినంతనే సుఖసంపదలందగలరు 
ఈ భౌతిక దేహానంతరము సైతము నేన ప్రమత్తుడనే 
నాభక్తుల రక్షణము నా సమాధి నుండియే వెలువడును. | 
సమాధినుండియే నేను సర్వ కార్యములు నిర్వహింతును | 
సమాధి నుండి నా మానుష శరీరము మాట్లాడును. 


నన్నాశయించు వానిని, నన్ను శరణుజొచ్చిన వానిని 
నిరంతరము రక్షించుటయె నా కర్తవ్యము. 


నాయందెవరి దృష్టి కలదో, వారి యందు నా కటాక్షము 
కలదు. 


మీ భారములు నాపై పడవేయుడు. నేను మోసెదను. | 
నా సహాయముగాని, సలహా గాని కోరిన తక్షణమే 
ఒసంగెదను. 


నాభక్తుల గృహముల యందు లేమి యను శబ్దము 
పాడచూపదు. 


శ్రీషిరిడీ సాయిభక్త సేవాసమాజ్‌, గుంటూరుజిల్లా. 
_రి.నెం. 244/98 


కార్యాలయము : సాయిబాబా మందిరం, సాయినగర్‌, పాన్ఫూరు. 


గుంటూరు జిల్లాలోని అన్ని సాయిబాబా వుందిరముల, . 


సాయిసంస్థల, సాయిభక్తులలో శ్రీ షిరిడీ సాయి భక్తసేవాసమాజ్‌ గుంటూరు 
జిల్లా పర ఒక సంస్థను ది. 24-4-1996 న ఎర్పాటు చేయడమైనది. 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వము వారు సాయి మందిరములను స్వాధీన 
 పరచుకొనవలెనని తలచినప్పుడు, అందుకు వ్యతిరేకముగా ప్రభుత్యముతో 


పోరాటము సాగించి కృతకృత్యులు అగుట జరిగినది. చివరకు ముఖ్యమంత్రి 
గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారు సాయి. మందిరములను 
ప్రభుత్వము స్వాధీన పరచుకొనుట లేదని ప్రకటించిరి. 


ఇకముందు జిల్లా సమాజ్‌ నాగా ఈ (క్రింది కార్యాక్రమములు 


ప్రారంభించుటకు నిర్ణయించటమైనది. 


oo 


93.. 


7. 


జిల్లాలోని అన్ని సాయి మందిరముల, సాయి సంస్థలను సమైక్యత 


పరచుట. 


సాయి తత్త్వమును మారుమూలగ్రామములకు కూడ ప్రచారము 


చేయుట. 
సాయి లీలలను కరపత్రముల ద్వారాను, సాయి తత్త్వమును మతియు 
సాయి పూజా-హారతుల పుస్తకములను ప్రింటుచేయించి పంచుట. 


బాల-బాలికలలో, యువతలో లైతిక విలువలు పెంచుటకు కృషి 


చేయుట. 


. సాయితత్త్వ 'వ్రచారమునకు సత్సంగములను ఏర్పా టు చేయుట. 


సామూహిక సాయిచరిత్ర పారాయణను, సాయి సత్య ప్రతములను 


 చశయించుట. సాయికోటి వ్రాయించుట, నామనప్తావాము 


జరిపించుట మొదలగు కార్యక్రమములు ప్రారంభించుట. 
ప్రతి మందిరము బీదల -అనాథ ఆ ఆదుకొనుటకు అన్నదాన - 


. వస్త్రదానం, విద్యా-వైద్యదానము మొదలగు సేవ పాలనం 


త 
సై కార్యక్రమముల నిర్వహించుటకు ఒక వ్యానును సమకుర్శుకొనుట 


కనుక అందరు ఈ కార్యక్రమములలో పాల్గొన వలసినదిగాను, 


వాటి నిర్వహణకు తగు సహాయ సహకారముల అందించవరిసినదిగాను కొరుచున్నాము. 


ఇట్లు 
శ్ర షిరిడీ సాయి భక్త సేవా సమాజ్‌ 
గుంటూరు జిల్లా 


